9 ze కొల; 


కరణ wD) 109 లలు 


https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


9}n}nsu| adA| ౮౦10 


iron Type Institute 


శ్రీ హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రమ్‌ 


- భావార్థముతో - ... (యమ ప్రోక్తం) ... 
శ్రీ హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రము శ్రీ యమధర్మరాజు చే ప్రకటించబడినది. 
ఈ స్తోత్రములో యమధర్శరాజు, తన దూతలను, లేవరైతే ఈ హరిహర 
నామములను నిత్యం ఉచ్చరిస్తుంటారో, లారి జోలికి వెళ్లవద్దని ఆదేశించాడు. 
01. గోవిన్ద మాధవ ముకున్ద హరే మురారే 

శంభో శివేశ శశిశేఖర శూలపాణే! 

దామోదరాచ్యుత జనార్ధన వాసుదేవ 

త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్ని 

యమదూతలారా! ఎవరైతే నిత్యము గోవిందా, మాధవా, హరీ, మురారి, 


దామోదరా, అచ్యుతా, జనార్దనా, వాసుదేవా అనీ - శంభో, శివా, చంద్రశేఖరా, 
శూలపాణీ అని స్మరిస్తూ ఉంటారో, వారి జోలికి వెళ్ళకండి. 


02. గజ్బాధరాన్టకరిపో హర సీలకణ్ధ 

వైకుబ్ధ కైటభరిపో కమఠాబ్దపాణ। 

భూతేశ ఖబ్బపరశో మృడ చణ్జికేశ 

త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్ని 

యమదూతలారా! ఎవరైతే నిత్యము గంగాధరా, అంధకాసురవైరీ, హరా, 
నీలకంఠా, భూతనాథా, పరశువును ధరించినవాడా, మృడా, చండికానాథా అనీ - 
వైకుంఠా, మధుకైటభ సంహారి, హస్తమున పద్మమును ధరించినవాడా అని స్మరిస్తూ 
ఉంటారో వారి జోలికి వెళ్ళకండి. 


Kiron Type Institute 


'|03. విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే 
స్ట గారీపతే గిరిశ శజృ్బర చన్టచూడ। 
నారాయణాసురనిబర్హణ శార్జ పాణే 
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్ని 
యమదూతలారా, ఎవరైతే నిత్యము ఓ విష్ణూ, నారసింహి, మధుసూదనా, 
చక్రపాణీ, అసుర సంహారీ, ధనుర్ధారీ అనీ, వైకుంఠా, మధుకైటభ సంహారీ, హస్తమున 
పద్మమును ధరించినవాడా అనీ - గారీనాథా, గిరీశా, శంకరా, చంద్రచూడా అని 
స్మరిస్తూ ఉంటారో, వారి జోలికి వెళ్ళకండి. 


04. మృత్యుజ్ఞయోగ్ర విసమెక్షణ కామశత్రో 
శ్రీకాన్స పితవసనాంబుద నీల శౌరే। 


ఈశాన్య కృత్తివసన (త్రిదశైకనాథ 
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్ని 
యమదూతలారా! ఎవరైతే నిత్యము మృత్యుంజయా, గరళమును స్వీకరించినవాడా, 


మన్యధవైరీ, ఈశానా, కృత్తివాసన, త్రిలోకాధీశ్వరా అనీ - లక్ష్మీనాధా, పీత్రాంబరధారీ, 
నీలమెఘశ్యామా అని స్మరిస్తూ ఉంటారో వారిజోలికి వెళ్ళకండి. 


05. లడ్ష్మిపతే మధురిపో పురుషోత్తమాద్య 
శ్రీకణ్ణ దిగ్వసన శాన్త పినాకపాణే 
ఆనన్దకన్ష ధరణీధర పద్మనాభ 
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్ని 


Kiron Type Institute 


వ యమదూతలారా, ఎవరైతే నిత్యము లక్ష్మిపతీ, మధుకైటభవైరీ, పురుషోత్తమ, 
|| ఆద్యుడా, ఆనంద దాయకుడా, భూమిని ధరించినవాడా, పద్మనాభా అనీ - పవిత్రమైన 
“|| కంఠము కలవాడా, దిగంబరా, శాంత స్వరూపా, పినాకపాణీ అని స్మరిస్తూ ఉంటారో, 
వారి జోలికి వెళ్ళకండి. 


06. సర్వేశ్వర (త్రిపురసూదన దేవదేవ 
బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శజ్ధపాణ। 
త్యక్షోరగాభరణ బాలమృగాజ్మమౌలే 
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్ని 
యమదూతలారా! ఎవరైతే నిత్యము సర్వేశ్వరా, త్రిపురములను కూల్చినవాడా, 


దేవాధిదేవా, త్రినేత్రుడా, చంద్రశేఖరా, నాగాభరణా, గంగాధరా అనీ - బ్రహ్మణ్యదేవా, 
గరుదధ్వజా, శంఖ చక్రధారి అని స్మరిస్తూ ఉంటారో, వారి జోలికి వెళ్ళకండి. 


07. శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే 
భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ। 
చాణూరమర్దన హృషీకపతే మురారే 
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్ని 


యమదూతలారా! ఎవరైతే నిత్యము శ్రీరామ, రాఘవా, లక్ష్మీనాథా, రావణ 
సంహారీ, చాణూరమర్దనా, హృషీకపతీ, మురారీ అనీ, భూతనాథా, మన్మధవైరీ, ప్రమథ 


Kiron Type Institute 


|. శూలిన్‌ గిరీశ రజనీశ కలావతంస 

కంసప్రణాశన సనాతన కేశినాశ। 

భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే 

త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్ని 

యమదూతలారా, ఎవరైతే నిత్యము శూలధారీ, గిరీశా, రజనీశా, చంద్రరేఖను 


ధరించినవాడా, భర్గా భవా, భూతపతీ, (త్రిపురవైరీ అనీ - కంస సంహారీ, సనాతనా, 
కేశిని మర్చించినవాడా అని స్మరిస్తూ ఉంటారో, వారి జోలికి వెళ్ళకండి. 


09. గోపీపతే యదుపతే వసుదేవసూనో 
కర్పూరగౌర వృషభధ్వజ ఫాలనే(త। 
గోవర్థనోద్ధరణ ధర్మధురిణ గోప 
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్ని 
యమదూతలారా! ఎవరైతే నిత్యము గోపీనాథా, యదుకులతిలకా, వసుదేవసుతా, 


గోవర్ధనోద్దారా, ధర్మపరిపాలకా అనీ - ధవళవర్హుడా, వృషభధ్వజుడా, ఫాలనేత్రుడా 
అని స్మరిస్తూ ఉంటారో, వారి జోలికి వెళ్ళకండి. 


10. స్తాణో త్రిలోచన పినాకధర స్మరారే 
కృష్ణానిరుద్ద కమలాకర కల్మషారె। 


Kiron Type Institute 


విశ్వేశ్వర త్రపథగార్టజటాకలాప 
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్ని 
యమదూతలారా! ఎవరైతే నిత్యము, త్రినేత్రుడా, చలనము లేనివాడా, పినాకధారీ, 


విశ్వేశ్వరా, వేదములబే స్తుతించ బడినవాడా, జటాజూటధారీ అనీ - కృష్ణా, అనిరుద్దా, 
కల్మషమును హరించెవాడా అని స్మరిస్తూ ఉంటారో వారి జోలికి వెళ్ళకండి. 


11. అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం 
సన్టర్భితాం లలితరత్న కదంబకేన। 
సన్నాయకాం దృఢగుణాం నిజకణ్ధగతాం యో 
కుర్వాదిమాం పజచువ సతర న పశ్వేత్‌॥ 


విలువైన మణులతో కూర్చబడిన హారమువంటి స్థిరమైన లక్షణములు కలిగిన 
ఇరువురు దేవతల ఈ శతాధిక నామములు అందరిచే కీర్తించబడి, వారికి 
యమభయము లేకుండా కాపాడుగాక. 


12. ఇత్ధం ద్విజేన్ద నిజభృత్యగణాన్సదైవ 
సంశిక్షయేదవ నిగాన్స హి ధర్మరాజః 
అన్వేం పి యే హరిహరాజృధరా ధరాయాం 
తే దూరతః పునరహో పరివర్ణనీయాః॥ 


ధర్మస్వరూపుదైన యమధర్మరాజు తన దూతలకు ఆదేశించిన హరిహరనామములు 
అన్ని లోకములలోనూ యమభయమును తొలగించి, భూమి పైగల భేదభావములను 


Kiron Type Institute 


13. యో ధర్మరాజ రచితాం లలిత ప్రబన్గామ్‌ 

నామావళతిం సకలకల్మషబీజ హన్తీమ్‌। 

ధీరో౭ త్ర కౌస్తుభభృతః శశిభూషణస్య 

నిత్యం జపేత్త్సనరసం న పిబేత్స మాతుః॥ 

యమధర్మరాజుచే ప్రకటించబడి హరిహర నామములతో కూడిన ఈ అద్భుతమైన 
స్తోత్రము అన్ని పాపములను తొలగించి, చంద్రశేఖరుని, కౌస్తుభధారుని ఆశీస్సులతో, 


మరలా తమ మాతృ శీతముసు తాగవలసిన అవసరము రాదు అనగా పునర్జన్మ 
ఉండదు. 


14. ఇతి శృణ్వన్మథాం రమ్యాం శివశర్మా రుంజ నఘోమ్‌। 
ప్రహర్షవకక్తః పురతో దదర్శ సరసీం పురీమ్‌॥ 


== మట్టే శ్రీస్మనమహాపురాణే కాశీఖణ్ణ పూర్వార్ధె యమషప్రోక్తం కృత 
స హరిహరాష్ణోత్తర శతనామ స్తోత్రమ్‌ ” సంపూర్ణమ్‌ ఆ ఆ 


Kiron Type Institute 


ఈ10]1196| dA} uo 


Kiron Type Institute 


€ 
న [దైనా 


త్‌ 


ప్పులు 


3 


608 సహృద 


Kiron Type Institute 


